సంకల్పం - 


పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ మమ మనోవాంఛిత ఫలావాప్త్యర్థం బ్రహ్మజ్ఞాన 26,60 శ్రికృష్ణ 


o OH@ 


పరబ్రహ్మ పూజాం కరిష్యే | | 
ధ్యానం 
కస్తూరీతిలకం లలాటఫలకే వక్షఃస్థలే కౌస్తుభం WAG | వరమౌక్తికం కరతలే వేణుం కరే కంకణమ్‌ | 
సర్వాంగే హరిచందనం చ కలయన్‌ కంఠే చ ముక్తావలిం | గోపస్త్రీపరివేష్టితో విజయతే గోపాలచూడామణి: | | 
ధ్యాయామి బాలకం కృష్ణం మాత్రంకే స్తన్యపాయినమ్‌ | శ్రివత్సవక్షసం కాంతం నీలోత్సలదళచ్చవిమ్‌ || 
ఓం శ్రికృష్ణ పరబ్రహ్మణే నమః ధ్యాయామి | 
ఆవాహనం 


సహస్రశీర్షా పురుషః | సహస్రాక్షః సహస్రపాత్‌ |స భూమిం విశ్వతో వృత్వా | అత్యతిష్టద్దశాజ్ఞులమ్‌ | 
ఆవాహయామి దేవేశం శ్రిపతిం శ్రీధరం హరిమ్‌ |బాలరూపధరం విష్ణుం సచ్చిదానందవిగ్రహమ్‌ | | 
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఆవాహయామి | 
ఆసనం 
పురుష ఏవేదగ్‌ం సర్వమ్‌" |యద్భ్ఫూతం యచ్చ భవ్యమ్‌" | ఉతామృతత్వస్వ్యేశానః |యదన్నేనాతిరోహతి | 
దామోదర నమస్తే౭స్తు దేవకీగర్బసంభవ |రత్నసింహాసనం చారు గృహ్యతాం గోకులప్రియ || 
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః నవరత్నఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి | 
పాద్యం 
ఏతావానస్య మహిమా |అతో జ్యాయాగీశ్చ పూరుషః |పాదో"=స్య విశ్వా భూతాని |త్రిపాదస్యామృతం దివి | 
పుష్పాక్షత సమాయుక్తం పురుషోత్తమ పూర్వజ |పాద్యం గృహాణ దేవేశ పూర్ణరూప నమో౭స్తు తే || 
ఓం శ్రికృష్ణ పరబ్రహ్మణే నమః పాదయో పాద్యం సమర్పయామి | 
అర్థ్యం 
త్రిపాదూర్థ్య EBS OY |పాదో"ఒస్యేహా౭౭ భవాత్సున: |తతో విష్యబ్వ్యక్రామత్‌ |సాశనానశనే అభి | 


గంధపుష్పాక్షతోపేతం HIS చ సమన్వితమ్‌ |అర్థ్యం గృహాణ భగవన్‌ వసుదేవ ప్రియాత్మజ | | 


ఓం శ్రికృష్ణ పరబ్రహ్మణే నమః హస్తయోః Goo సమర్పయామి | 
ఆచమనీయం 
తస్మా"ద్విరాడేజాయత |విరాజో అధి పూరుషః | స జాతో అత్యరిచ్యత |పశ్చాద్భ్ఫూమిమథో పురః | 
నానానదీ సమానీతం సువర్ణకలశస్థితమ్‌ |గృహాణాచమనీయం చ విమలం జలమచ్యుత || 
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి | 
మధుపర్కం 
మధుదధ్యాజ్యసంయుక్తం మహనీయ గుణార్ణవ | మధుసూదన దేవేశ మధుపర్కం గృహాణ మే || 
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః మధుపర్కం సమర్పయామి | 
పంచామృత స్నానం 
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః క్రీరేణ స్నపయామి | 
ఓం శ్రికృష్ణ పరబ్రహ్మణే నమః దధ్నా స్నపయామి | 
ఓం శ్రికృష్ణ పరబ్రహ్మణే నమః ఆజ్యేన స్నపయామి | 
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః మధునా స్నపయామి | 
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శర్కరేణ స్నపయామి | 
పంచామృతస్నానమిదం పయోదధి ఘృతం మధు |శర్మ్కరామపి గోవింద శకటాసురభంజన | | 
ఓం శ్రికృష్ణ పరబ్రహ్మణే నమః పంచామృతస్నానం సమర్పయామి | 
యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ played: | బృహస్పతి ప్రసూతాస్తానో మున్చన్హ్వగ్‌ం హసః || 
ఓం శ్రికృష్ణ పరబ్రహ్మణే నమః ఫలోదకేన స్నపయామి | 
స్నానం 
యత్పురుషేణ హవిషా" |దేవా యజ్ఞమతన్వత |వసన్తో అస్యాసీదాజ్యమ్‌" | గ్రీష్మ ఇధ్మశృరద్ధవిః | 
ఆపో హిష్టా..... ఆపో జనయధథా చనః | 


గంగా గోదావరీ కృష్ణా యమునాభ్యః: సమాహృతమ్‌ |సలిలం విమలం దేవ స్నానార్గం ప్రతిగృహ్యతామ్‌ | | 


ఓం శ్రికృష్ణ పరబ్రహ్మణే నమః శుద్దోదక స్నానం సమర్పయామి | 
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి | 
వస్త్రం 
సప్తాస్యాసన్సరిధయః |B: సప్త YMG: కృతాః | దేవా యద్యజ్ఞం తన్వానాః | అబధ్నన్సురుషం పశుమ్‌ | 
పీతాంబరయుగం దేవ గృహాణ సుమనోహరమ్‌ |దేహి మే సకలానర్ధాన్‌ దేవకీ ప్రియనందన | | 
ఓం శ్రికృష్ణ పరబ్రహ్మణే నమః వస్త్రయుగ్మం సమర్పయామి | 
యజ్ఞోపవీతం 
తం యజ్ఞం బర్ధిషి PLS |పురుషం జాతమగ్రతః |తేన దేవా అయజన్త |సాధ్యా బుషయశ్చ యే | 
ఉపవీతం గృహాణేదం కాంచనం కమలాపతే |పవిత్రం కురు మాం దేవ నమః పరమపూరుష | | 
ఓం శ్రికృష్ణ పరబ్రహ్మణే నమః యజ్ఞోపవీతం సమర్పయామి | 


గంధం 


తస్మా" ద్యజ్ఞాత్సర్వహుత: |సంభృతం పృషదాజ్యమ్‌ |పశూగ్‌స్తాగ్‌శ్చక్రే వాయవ్యాన్‌ | ఆరణ్యాన్థామ్యాశ్చ యే | 
గంధం కుంకుమకస్తూరీ ఘనసారసమన్వితమ్‌ |గృహాణ తే నమో దేవ కుబ్దానుగ్రహకారిణే | | 
ఓం శ్రికృష్ణ పరబ్రహ్మణే నమః గంధం సమర్పయామి | 
ఆభరణం 
హారనూపురకేయూర కింకిణీదామపూర్వకమ్‌ |గృహాణాభరణం సర్వం శరణాగతవత్సల | | 
ఓం శ్రికృష్ణ పరబ్రహ్మణే నమః ఆభరణాని సమర్పయామి | 
అక్షతాన్‌ 
తస్మా"ద్యజ్ఞాత్సర్వహుత: |బుచ: సామాని జజ్ఞిరే | ఛన్దాగీంసి agd తస్మా"త్‌ | యజుస్తస్మాదజాయత | 
అక్షతాన్‌ ధవళాన్‌ దివ్యాన్‌ ముక్తాఫల సమప్రభాన్‌ |వాసుదేవ గృహాణ త్వం నమస్తే భక్తవత్సల || 


ఓం శ్రికృష్ణ పరబ్రహ్మణే నమః అక్షతాన్‌ సమర్పయామి | 


తస్మాదశ్వా అజాయన్త |యే కే చోభయాదతః |గావో హ జజ్ఞిరే తస్మా"త్‌ |తస్మా"జ్ఞాతా అజావయ: | 

awe చంపక పున్నాగ కేతకీ మల్లికాదిభిః | కరవీరైః పారిజాతై: పూజయామి రమాపతిమ్‌ | | 
అంగ పూజా 

ఓం అచ్యుతాయ నమః - పాదౌ పూజయామి | 

ఓం గోపాలాయ నమః - Mery పూజయామి | 

ఓం జన్మహీనాయ నమః - జానునీ పూజయామి | 

ఓం పూతనావైరిణే నమః - ఊరూ పూజయామి | 

ఓం శకటాసురభంజనాయ నమః - కటిం పూజయామి | 

ఓం నవనీతప్రియాయ నమః - నాభిం పూజయామి | 

ఓం ఉత్తాలతాలభేత్రే నమః - ఉదరం పూజయామి | 

ఓం వనమాలినే నమః - వక్షస్గలం పూజయామి | 

ఓం చతుర్భుజాయ నమః - హస్తాన్‌ పూజయామి | 

ఓం కంసారయే నమః - కంఠం పూజయామి | 

ఓం మధథురానాధాయ నమః - ముఖం పూజయామి | 

ఓం కుచేలసంపత్సదాయ నమః - కపోలౌ పూజయామి | 

ఓం కంజలోచనాయ నమః - నేత్రే పూజయామి | 

ఓం కరుణానిధయే నమః - SF పూజయామి | 

ఓం లలితాకృతయే నమః - లలాటం పూజయామి | 

ఓం శుకసంస్తుతాయ నమః - శిరః పూజయామి | 

&0 సర్వేశ్వరాయ నమః - సర్వాణ్యంగాని పూజయామి | అథ అష్టోత్తరశతనామ పూజా.... 


ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి | 


ధూపం 
యత్సురుషం వ్యదధుః |కతిధా వ్యకల్పయన్‌ |ముఖం కిమస్య కౌ బాహూ |కావూరూ పాదావుచ్యేతే | 
వనస్పత్యుద్భవో OSS Soars గంధ ఉత్తమ | బాలకృష్ణ మహీపాలో ధూపో౭=యం ప్రతిగృహ్యతామ్‌ | | 
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ధూపం ఆఘ్రాపయామి | 
దీపం 

బ్రాహ్మణో"=స్య ముఖమాసీత్‌ |బాహూ రాజన్య: కృతః |ఊరూ తదీస్య యద్వైశ్య: oars fo శూద్రో అజాయత | 
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినా యోజితం మయా |గృహాణ మంగళం దీపం తైలోక్య తిమిరాపహమ్‌ | | 
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః దీపం సమర్పయామి | 

వైవైద్యం 
ఓం భూర్భువస్సువః: | తత్సవితుర్వరే"ణ్యమ్‌ | భర్గో దేవస్య ధీమహి |ధియో యోనః ప్రచోదయా”త్‌ || 
సత్యం త్వా బుతేన పరిషించామి (బుతం త్వా సత్యేన పరిషించామి) 
అమృతమస్తు | అమృతోపస్తరణమసి | 
చన్దమా మనసో జాతః | SE: సూర్యో అజాయత | ముఖాదిస్టశ్చాగ్నిశ్చ | ప్రాణాద్వాయురజాయత | 
నైవేద్యం గృహ్యతాం దేవ భక్తిం మే అచలాం కురు | Sky eo మే వరం దేహి ఇహత్ర చ పరాం గతిమ్‌ | | 
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః నైవేద్యం సమర్పయామి | 


ఓం ప్రాణాయ స్వాహా | ఓం అపానాయ స్వాహా | ఓం వ్యానాయ స్వాహా | ఓం ఉదానాయ స్వాహా | ఓం 


సమానాయ స్వాహా | 


మధ్యే మధ్యే పానీయం సమర్పయామి | ఉత్తరాపోశనం సమర్పయామి | హస్తా ప్రక్షాళయామి | పాదా 


ప్రక్షాళయామి | శుద్ధాచమనీయం సమర్పయామి | 

తాంబూలం 
నాభ్యా ఆసీధన్తరీక్షమ్‌ |B Sy సమవర్తత |పద్భ్యాం భూమిర్జిశ: శ్రోత్రా"త్‌ | తథా లోకాగ్‌ం అకల్పయన్‌ | 
పూగీఫలం సతాంబూలం నాగవల్లీదళైర్యుతమ్‌ |ఏలా లవంగ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్‌ | | 


ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః తాంబూలం సమర్పయామి | 


నీరాజనం 


వేదాహమేతం పురుషం మహాన్తమ్‌" | ఆదిత్యవర్ణం తమసస్తు పారే |సర్వాణి రూపాణీ విచిత్య ధీర: | నామాని 


కృత్వా౭భివదన్‌ యదాస్తే" | 
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః కర్పూర నీరాజనం సమర్పయామి | 
నీరాజనానంతరం శుద్దాచమనీయం సమర్పయామి | నమస్కరోమి | 


మన్ర్రపుష్పం 


|| | | | | 
ధాతా పురస్తాద్యముదాజహార | శక్రః ప్రవిద్వాన్ఫదిశశ్చతస్రః |తమేవం విద్వానమృత ఇహ భవతి | ap పనా 


| 
అయనాయ విద్యతే | 
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి | 
ఆత్మప్రదక్షిణ నమస్కారం - 
యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ 
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే | 
పాపో౭హం పాపకర్మా౭హం పాపాత్మా పాపసంభవ | 
త్రాహమాం కృపయా దేవ శరణాగతవత్సలా | 
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ | 
BIL, Cea) భావేన రక్ష రక్ష జనార్దన | 
(a) 

ఓం శ్రికృష్ణ పరబ్రహ్మణే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్‌ సమర్పయామి | 
సాష్టాంగ నమస్కారం - 

(>) 
ఉరసా శిరసా దృష్టా. మనసా వచసా తథా |పద్భాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే | | 

os as ణి = బె 


ఓం శ్రికృష్ణ పరబ్రహ్మణే నమః సాష్టాంగ నమస్కారాన్‌ సమర్పయామి | 


అపరాధ క్షమాపణం సమర్పయామి 


ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఛత్రం ఆచ్చాదయామి | 


ఓం శ్రికృష్ణ పరబ్రహ్మణే నమః చామరైర్వీజయామి | 

ఓం శ్రికృష్ణ పరబ్రహ్మణే నమః నృత్యం దర్శయామి | 

ఓం శ్రికృష్ణ పరబ్రహ్మణే నమః గీతం శ్రావయామి | 

ఓం శ్రికృష్ణ పరబ్రహ్మణే నమః ఆందోళికాన్నా రోహయామి | 
ఓం శ్రికృష్ణ పరబ్రహ్మణే నమః అశ్వానారోహయామి | 

ఓం శ్రికృష్ణ పరబ్రహ్మణే నమః గజానారోహయామి | 


సమస్త రాజోపచారాన్‌ దేవోపచారాన్‌ సమర్పయామి | 


నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ చ | 
జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః || 
కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే | 
ప్రణతక్షేశనాశాయ గోవిందాయ నమో నమః | | 
నమస్తుభ్యం జగన్నాథ దేవకీతనయ ప్రభో | 
వసుదేవసుతా౬నంత యశోదానందవర్థన || 
గోవింద గోకులాధార గోపీకాంత గుణార్లవ | 


పాహి మాం పద్మనయన పతితం భవసాగరే || 


& 


౦ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ప్రార్థనా నమస్కారాన్‌ సమర్పయామి | 
క్షమా ప్రార్థన - 

అపరాధ సహస్రాణి క్రియంతే౭=హర్నిశం మయా | 

దాసో=౭యమితి మాం మత్వా క్షమస్వ పురుషోత్తమ | 

ఆవాహనం న జానామి న జానామి విసర్ణనమ్‌ | 

పూజావిధిం న జానామి క్షమస్వ పురుషోత్తమ | 


మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర | 


యత్పూజితం మయా BH పరిపూర్ణం తదస్తుతే | 


అనయా పురుషసూక్త విధాన పూర్వక ధ్యాన ఆవాహనాది పోడశోపచార పూజయా భగవాన్‌ సర్వాత్మకః శ్రీ కృష్ణ 


పరమాత్మా సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు | | 


అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణమ్‌ | | 
సమస్తపాపక్షయకరం శ్రీ కృష్ణ పాదోదకం పావనం శుభమ్‌ || 


ఓం శ్రికృష్ణ పరబ్రహ్మణే నమః ప్రసాదం శిరసా గృహ్ణామి | 


